డి. వి. నరసరాజు, బి. ఎ. 
దాశరథి స్ట్‌ 
రమేష్‌నాయుడు 

ఘంటసాల, పి. సుశీల, 
యస్‌. పి. బాలసు[బమణ్యం, 
రామకృష్ణ 

కృష్ణారావు 

టి. యమ్‌. సుందరబాబు, 


. పి. గణేశపాండ్యన్‌ 


మార్తాండ్‌, జయరామ్‌ 
ఫిల్మ్‌ సెంటర్‌ 

( బొంబాయి, మద్రాసు) 
వాహిని 


దర్శకత్వం : 

వి. రామచం్నదరావు (3.4. 20౫.) 
నిర్మాతలు : 

నాగిరెడ్డి చక్రపాణి 


1 
{ 


కథాసంగ్రహము 


గంగ-మంగ కథ చెస్పాలంటే 
చాలా వుంది! 


కాన దయచేసి చిత్రమే 
చూడండి !:: 


న. 


పాట నెం. | 


రచన.ః 


దాశరథి 


పాడినవారు: పి. సుశీల ఉ'యస్‌. పి. బాలను బహ్మణ్యం 


అతడు : 


అతడు : 


అమా: 


గడసాని దొరసాని ఒడుపు చూడండి 
ఓ బాబు ఒడుపు చూడండీ 
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి 


“సొగసు చూడండి, అబ్బో-దాని ఒడుపు చూడండి 


॥గడసాని॥ 


అరెరెరె నడకం మొ నడక కాదు 

చలాకి నడక ! బల్‌ కిలాడి నడక 

నవ్వం కే నవ్వుగాదు తారాజువ్వ 

అది వడిసెల రువ్వ 

వగలం చు వగలు కాదు వలపుల సెగలు 
చూపం ము చూపు కాదు మదనుడి తూపు 
ఆ నడక, ఆ నవ్వు, ఆ వగలు, 

ఆ చూపు 

అన్ని కలిపి యిసిరితే గుమ్న్మైపోతారు 


ఆమె: 


తల దివ్హై శపోతారండి కగడసాని॥ 


మాటలతో శే నన్ను మురిపించకురా 
ఏమేమో పాగిడేసి బులిపించకురా 


._ ఆమె: 


అతడు : 


కవ్వించాలని నువ్వు కలలు కనకురా 
కత్తితోటి చెలగాడి చిత్తు గాకురా 
గడ ఎక్కి, తాడెక్కి, 

గంతేసి, చిందేసి 


అందరు మెచ్చేలాగ ఆడీ చూపాలిరా ఇగడసాని॥ 


తళుకు బెళుకు చూపిస్తా 
గజ్జె ఘల్లు మనిపిస్తా 


తళుకు బెళుకు చూపిస్తే 
తటపట తటపటపట లాడాలి 


ఇ శ్‌ 
గడె ఘల్ప్బు మనిపిస్తే 
గిలగిల గిలగిలగిల లాడాలి 


ఆ తళుకు, ఆ బెళుకు 
ఆ బిగువు, ఆ బింకం 
అన్ని కలిపి చూపితే 


— 


ఐస్టై పోవాలండఓీ_ పై సలు రాలాలండీ - గగడసాని1 


పాట నెం. 2 
రచన: దాశరథి 


పాడినవారు: పి, నుశీల & రామకృష్ణ 


ఆమె: అలా అలా అలా అలా గాలిలో అతను: నీకు నేను తోడుగా 

అతను: స్పైర గాలిలో ఆమె: నేను నీకు నీడగా 

ఆమె: సాగి పోదామా తెలిమబ్బు జంటల్లై ఇద్దరు : ఈ బాట మన (బతుకు బాటగా 

అతను : వలపు పంటలై, పూల బాటగా హాయిగా సాగి పోదామా 1!అలా అలా!! 


ఆమె : పోదామా. సాగి పోదామా 
ఆమె: అనురాగ లతలే పెనవేసె మనను 


అతను: ఏనాడు విడిపోదు మన (సీమ బంధం 
అందాలు చిందే నీ లేతమోము 


ఆమె: నీ కంటి పాపలో నిలవాలి నిరతం 


ఇద్దరు : పొదామా సాగి పోదామా 
అతను : అలా అలా అలా అలా నింగిలో 
ఆమె: నీలి నింగిలో 


అతను: ఎగిరిపోదామా అందాల హంసల్లై 
ఆమె: రాజ హాంసఠె ఇద్దరు : అందాలు చిందే నీ లేతమోము 


అతను: పోదామా ఎగిరి పోదామా నా కంటి పాపలో నిలవాలి నిరతం 


ఇద్దరు : పోదామా ఎగిరి పోదామా ఆమె: చేయి చేయి చేరగా- 

అతను : వెనుదిరిగి చూసే పనిలేదు మనకు అతను: నేను హాయి కోరగా 

ఆమె: దూరాలు తీరాలు చేరాలి మనము ఆమె: నీమాట నా మనసు మాటగా 
ఆమె: జతచేరి దూకే సెలయేళ్ళలాగా అతను: వలపు బాటగా 


అతను: లేళ్ళలాగా మునుముందుకేగాలి మనము * ఇద్దరు ఏ జంటగా సాగి పోదామా ॥1అల్లా అలా॥! 


పాట నెం. 8 


రచన : 


దాశరథి 


పాడినవారు : . ఘంటసాల & పి. సుశీల 


అతడు : 


అతడు : 


ఆమె: 


తొలి వలపులలో ఏ చెలిక్సైనా 
ఆలక, వుండునని విన్నాను 

అది కవుల కల్పననుకున్నాను 
అధి కవుల పైత్య మనుకున్నాను 
నీలో నాష్టై అలకను చూసీ 
వలపుచేష్భ్య అనుకున్నాను 
నీ.దెలిమి కోరుతూ వున్నాను... 


మాయలు చేసే మీ మగవారు 
మాటలు చాలా నేర్పారు 

(ప్రతి మగువకి లాగే: చెబుతారు 
ఆడదీ తానై చెంతకు వస్తే 
అలిగే పనులే చేస్తారు 

ఆ అలకే. వలపనుకుంటారు... 
కోరినవాణ్ని కొంగు ముడేసి 
తిప్పదలచుకుంటారు 

మతో. మగువతో మాటాడగనే 
మూతి నుడుచుకుంటారు 
మొగము తిప్పుకుంటారు... 
సేవ సేరుతో చెక్కిలి నొక్కి 
సరసమాడుతూ వుంటారు 


అతడు ; 


ఆమె : 


అతడు : 


ఆమె: 


నిజం తెరిస్తే బుజం తడుముకొని 
నీతులు పలుకుతు వుంటారు 
సాకులు చెబుతూ వుంటారు. 11 తొాలివలపులలో।1 


ఆడవారు తమ అనురాగంలో 
అనుమానం పడుతుంటారు 
లోపల మమత పైన కలతతో 


సతమత మౌతూ వుంటారు 
కుతకుత లాడుతు వుంటారు...... 


తేనెటీగలో వున్న గుణాలు 
మగవారలలో వుంటాయి 

వీలు దొరికితే వారి తలపులు 

దారి తప్పుతూ వుంటాయి 
"పెడదారి పట్టు తూ వుంటాయి... 


కలలో నైనా నా కన్నులలో 
వెలుగుతున్నదీ నీ రూపం 

నీ అందాలను ఆరాధిస్తూ 
పూజించటమే నా ధ్యేయం 
జీవించడమే నా గమ్యం...... 


కోరినవారు దూర మౌదురని 

గుబులు పడును నా మనసు 

స హృదయంలో నాపై (రోము 

నిండుగ వుందని తెలుసు 

అది పొంగుతున్నదని 'తెలుసు... 1 తొలివలపులలో 11 
\ 


| 
1 


పాట నెం. 4 
రచన : దాశరథి 
పాడినవారు ; యస్‌. పి. బాలను బహ్మణ్యం 


హుషారు కావాలంటే 


బేజారు పోవాలం కు 

మందొక్క కే మందురా జీవిత మెంతో చిన్నదిరా 

ఇది మించి ఏముందిరా 11హుషారు!॥ (పతి నిమిషం విలువై నదిరా 

అన్ని చింతలు మరపించేది నిన్నా నష wt 

దః నో తం. ఉన్నది నేడే మరువబోకురా,.. 1|హుష్లారు!! 
మదితో దాగిన నిజాల నన్ని ఇల్లూ వాకిలి లేనివాడికి 

మనతోనే పలికించేదీ... రహదారే ఒక రాజమహలురా 

ఆ€...ఏది? తోడూ నీడా లేని వాడికి 


మందాక్క మే మందురా హుషారు! తోకాడించే నీవే తోడురా... 11హుషారు!॥ 


పాట నెం. 5 
రచన: దాశరథి 


పాడినవారు; పి. సుశీల 


ఆమె: తాగాను! నేను తాగాను! 


బాగా నేను తాగాను! తాగాను! 


భలే నిషాలో వున్నాను ! వున్నాను! 11తాగాను!! - 


కైపులో వున్నాను కలలు కంటున్నాను 
మదిలోని వేదన మరువలే కున్నాను 
వెత తీర్చ వచ్చాను ! 

వలపులో పడ్డాను ! 


నే నెవ్వలో నేనే చెప్పలేకున్నాను... 11తాగాను!! 


కోటి తారలు నిన్నే కోరుకుంటాయి 
అందాలు చందాలు అందచేస్తాయి 
నెలరాజుతో చెలిమి నే కోరలేను 

నీ దారిలో నుండి తొలగిపోతాను 
మన్నించ మన్నాను 
మరచిపొమ్మంటాను 


మరచిపొమ్ముంటాను. ల్‌ 11తాగాను!1 


సౌండు 


పాటల రికార్తి ంగ్‌ 
గ్గ డ 


రికారి.స్‌ 
ఉట 


(పొడక్షన్‌ 


స్త ంటు 
లు 
స్తిల్‌ 


ఉగ 
మేకప్‌ 


కాస్ట్యూమ్స్‌ 
సీనిక్‌ 
సెటింగ్‌ 
లు 
మోల్తింగ్‌ 
ca 


చీఫ్‌ ఎల కీ షేయన్‌ ౬ 


వి. శివరాం 


స్వామినాథన్‌ 
(విజయా గార్డెన్స్‌) 


వి. బి. సి. మీనన్‌ 
జగన్నాధ్‌, జయరామ్‌, 
కృష్ణారావు 

బాషా 

చిట్టిబాబు 

మాధవయ్య, మాధవరావు, 
అప్పారావు, భక్తవత్సలం, 
నుబహ్మణ్యం 

కృష్ణ, సయ్యద్‌, సూర్యారావు 
జయరాంరెడ్డి 
నీలకంఠన్‌-గణపతి ఆచారి 
పి. జి. దొరస్వామి 

ఎం. శంకరనారాయణ 


ము క్‌ 
అసోసియేట్‌ డైరక్టర్‌... యమ్‌. వి. సుబ్బారావు 
అసి స్టెంట్సు: 
డైరెక్షన్‌ నరసింహారావు, 
కె. శంకర్‌ 
ఎడిటింగ్‌ మురళి, 
రాజశేఖర్‌ 
కెమెరా వి. ఎ. మాధవరెడ్డి, 
ఎం. వి, రామకృష్ణ 
సౌండు యస్‌. నుబ్బారావు, 
సి. గోవిందరాజన్‌ 
కళ వెంక (ట్రాప్‌ 
మేకప్‌ ఆదిశేషారావు 
కాస్ట్యూమ్స్‌ నారాయణ 
లు 


(ప్రొడక్షన్‌ 


నుబ్బయ్య సతీష్‌ 


జే 61/73. 


